నిర్మాణ శాఖ 


కథ: యన్‌. ఆర్‌. రాజు 
మాటలు: ఆరు, ఆచార్య 
పాటలు; ఆరుద, సీ నారాయణ రెడ్డి, దాశరధి, వీటూరి, 
సంగీతం: పెండ్యాల 
సే బాక్‌? పి.బి శ్రీనివాస్‌, సుశీల్మ జానకి, వసంత, 


జేన్‌ దాస్‌, వెంకటా9వు. 


నృత్యం: పనుమర్షి, కె. యస్‌. రెడ్డి 
ఛాయాగవహణం: పి, దత్తు 
శబ్ద్బ్యగహణ౦; యస్‌. పి. రామనాధన్‌ ; 


పి, వి. కోశుశ్వరరావు (భరణి) 


రికార్ట్డిం గ్‌ యమ్‌, యస్‌, నా గేశ్య్వరన్‌ ; 
వి. శివరామ్‌ (వాహిని 
కళ: వాలి 
ఎడిటింగ్‌; సీహెచ్‌. వెంక కేశ్వరరావు 
స్ట ంటు; శివయ్య 
స్టిల్స్‌: మోహన్‌ బ్రదర్స్‌ 
రైస్‌ పబ్లిసిటీ : బి బలరామ రెడ్డి అండ్‌ విజయ పబ్లి సిటీస్‌ 
ప బి సిటి: స్టుడియో కతా 
మేకప్‌ భద్రయ్య, వీజ్ఞాజు, కుమార్‌ 
పాడక్షన్‌ మేనేజరు కృష్ణారావు 
నిఠర్యాతలు; టి. రంగారాప్పు, &. తివి కమరావు M. A. 
దుక తృ౭ సి యన్స్‌.. రావు, B. 411 


స్టూడియో ; నెప్ట్యూన్‌ అండ్‌ గోళ్జెన్‌ (మ్రాను 


తురమళ్ల జగ్గారావు నమర్చీంచు 
జయభేరి పిక్పర్పువారి 


“ప్రచండ భైరవి" 


కథానం(గ్రహము 

ప్రచండ భె 'భెరవి ఉపాసకుడు, మహో మాంత్రికు డైన ఉగ) 
భైరవుడు శబరి "లోయలోని ఆటవికులు ఆరాధించే అమ్మవారి 
నొసటి నున్న మణి వల్ల మహేందా9ధిపత్యం సాధింపవచ్చు నని 
ఖేతాళుని వల్ల తెలుసుకుంటాడు. ప్రచండ ఛైరవి ఆ ప్రయత్నం 
మానమని చెబుతుంది. తుదక్కు తన రూపాల్లో శేనిని తాకినా, 
అతని అద్భుత శక్తులు నశిస్తాయని శపిస్తుంది. శాపానికి జంకి, 
ఆ మణిని తీసుకురావడానితై తన శిష్యుణ్ణి పంపిస్తాడు మాంతికుడు, 

శిష్యుడు అమ్మవారి నొసటి కన్ను నపహరించి పారిపోతుం 
డగా, నాడే గూడానికి వాయకుడ్రైన సింగన్న, అతని అనుచరులు 
వెంటబడతారు. సింగన్న శిష్యునిపై కోల విసరుతాడు. అది (గుచ్చు 
కున్న శిష్యుడు అగాధమైన లోయలో పడిపోతాడు. 

వేటకై వచ్చి, గూడెం నాయకుని కూతురు కిన్నెర వలలో 
బడి అమెకై ఎదురుచూస్తున్న మాళవరాజు తమ్ముడు పతాపచందు9 
నిక్కి చచ్చి పడిఉన్న శిష్యుడు, అతని చేతిలో మణి కనిపిస్తుంది, 
మణిని, ఆ కోలను తీనుకుని ప్రతాప చంద్రుడు వెళ్ళిపోతాడు. 
ఆ తర్వాత సింగన్న అచటికి వచ్చి, మణిని గానక, తాను ఒక 
ఏడాది లోగా ఆ మణిని సాధించకపోతే పా9ణాలు ప్రచండ ఛైరవికి 
అర్పిస్తానని పృతిజ్ఞచేసి వెళ్లి పోతాడు. 

ప్రతాప చంద్రుడు ఆ మణిని మహారాజుకు అప్పగిస్తాడు. 
మంతి) మణిభూషణామాత్యులు, సేనాధిపతి మైన మహారాజుగారి 
బావమరిది ప్రచండ భూపతి, ఆ మణిని స్వంతం చేసుకోవాలని 
కుట9 పన్నుతారు. మహారాజును అంతమొందించి ఆ నేరం 


శీ 
ప్రతాప చందునిపై వేస్తారు, మహారాణి సునందాదేవి గూడా 
నమ్ముతుంది. 


మరణ శిక్ష ననుభవింపబోతున్న ప్రతావుని మంతి) కుమారి 
మాలతి ముసుగు వేషంలో వెళ్ళి తప్పిస్తుంది- ప్రతాప్‌ కోయ 
గూడెంలో తలదాచుకుంటాడు, కిన్నెర వలన మణి విషయం 
తెలుసుకున్న ప్రతాప్‌ దానిని తెచ్చుటకె మాళవ రాజ్యానికి వస్తాడు. 
మంతి) సేనాపతులు యువరాజును చంవుట'కై పన్నుతున్న కుట్రను 
"తెలుసుకుంటాడు. యువరాజును తప్పించి కోయ గూడానికి తీసు 
కొని వెళ్ళిపోతాడు. 

అద్భుత దర్పణం ద్వారా మణి జాడ తెలుసుకున్న ఉగ ఖైర 
వుడు మంతి) పూజా మందిరానికి వస్తాడు, తన శాపం గుర్తుకు 
రాగా, యు క్టిగా ఆ మణిని తస్కరించుట కై మారువేషంతో మంతి 
మేనల్లుళ్ళయిన బొమ్మ బొరుసు రాజులకు ఉపాధ్యాయుడె, వారి 
ద్వారా ప్రయత్నిస్తాడు. ఇది మంతి) సేనాపతులు గమనించి, యువ 
రాజును పట్టి యిస్తే మణి నిస్తామని ఉగ భైరవునికి చెబుతారు, 

తాను సే9మించిన కిన్నెరను పెండ్లాడిన ప్రతాపున్నిపై పగ 
బూని యుద్ధానికి అహ్వానించబోయిన సింగన్నకు ప్రతాపుని దుస్తుల్లో 
శిష్యునిపై తాను విసరిన కోల కనిపిస్తుంది, మణిని దొంగిలించిన 
చోరుడు పతాపేనని సింగన్న నిర యిస్తాడు. ప్రతాప్‌ మణివున్న 
చోటు తెలిసి, సింగన్నతో మణి తేవడాన్నికై మాళవ రాజ్యానికి 
వస్తారు. ఇరువురు, సేనాధిపతిచే బంధింపబడతారు. 

అద్భుత దర్పణంలో బాలునికోసం వెతుకుతున్న ఉగ భైరవునికి 
కిన్నెర కనిపిస్తుంది. అశ్వ రూపంతో ఆమెను, యువరాజును తన 
గుహకు తీసుకొని ఉగ భైరవుడు పోతుండగా, చెజలోనుండి తప్పించు 
కొని గూడెం వైపు వస్తున్న ప్రతాప్‌ సింగన్నలు చూస్తారు. (పతాప్‌ 
తన భార్యను, యువరాజును రక్షించుట కై అశ్వాన్ని అనుసరిస్తాడు. 


5 

ప్రతాప్‌ దారిలో మాయాలోకంలో ప్రవేశించి కాత్యాయని 
పరీక్షలకు నెగ్గి, అమె అత్మ త్యాగంతో ఉద్భవించిన ఖడ్గంతో 
మాంత్కికుని సంహరించి కిన్నెర యువరాజులతో గూడానికి చేరు 
కుంటాడు, 

పరిచండుడు పట్టాభిషేకం చేసుకోబోతున్నాడని తెలుసుకొని 
వారించుటక్రై యువరాజును సింగన్న రక్షణలో వుంచి, కిన్నెరతో 
మాళవ రాజ్యానికి మారువేసంతో వస్తాడు ప్రతాప్‌, 

బుద్ధిహీనులైన బొమ్మ బొరుసులు యువరాజును తీసుకొని 
వెళ్ళి మంతి) సేనాపతులకు ఒప్పగిస్తారు. సేనాపతి మహారాణికి 
బాలుని చూపి తన పట్టాభి "పీఠానికి ప్రజల నొప్పించమని లేకుంకే 
యువరాజును చంపురానని 'బెదరిస్తాడు. మహారాణి తన కన్న 
కొడుకును కాపొడుకొనుటె అంగీక రిస్తుండి, 


+ ప్రచండ సేనానికి పట్టాభిషేకం జరుగుతుందా ? 
+ ప్రతాప్‌ కిన్నెరల పాయత్నం విఫలమవుతుందా ? 
+ సింగన్న ప్రతిజ్ఞ ఏమవుతుంది ? 


పె ప్రశ్నలకు సమాధానం తరమిద చూచి తెలుసుకోండి | 


(లా 


*పొటలు * 


పాట నెం.1 


రచన : శ్రీ శా॥ సి, నారాయణరెడ్డి నేపధ్యం ; నుశీల 


కిన్నెర : 


కొండలలో నేనే. కోనలలో నేనే 

లోయలన్ని నావేలే _ ఈ లోకమంత నాదేలే 4కొండ॥ 
సెలయేటి చిందు నాదే = తొలి వేడి చూవు నాదే 
చిలుకమ్మ మాట నాదే _ చిరు గాలి పాట నాదే 
ఓపటఓపటీటీపీ 44, అలల అతత ఇకొండలలో, 
చొరలేని కానలన్నీ - విరితోట తౌను నాకు 

మగ రాయ డైన గానీ సిగ పూవు యౌను నాకు 
ఓఉజటీజపటీబపటపీ న్‌ 1కొండలలో॥ 
భయమన్న లేదు నాకు - జయమే వరించు నన్ను 
దీకువ్వ రింక నాకు _ దీవించు దేవి నన్ను 
పీజటీబటబఒబటఓ పూష ౪కొండలలోః 


పాట నెం, సి 


రచన : ఆరుద్ర నేపధ్యం ః జానకి 


మాలతి : 


నగు మోము ముద్దులమూట = సొగసైన వెన్నెల తేట 
మనసైన కూరిమి జంట - మనమేనట - ఆ! అ! ॥నగు॥ 
అందాల జాబిలి నీవు _- ఆకాశ తారక నేను 

రతిరాజు మోహము నీవు - రతి రాగ వలరి నేను 
నిజమే కద - ఆ! అఆ! ” నగుమోము! 
గోపాల మూర్తివి నీవు - కొసరేటి రాధిక నేను 

గాండీవ ఛారివి నీవు - కలికి సుభ్యదను నేను 

నిజమే కద -- అ! ఆ| 1(నగుమోము॥ 
గోరింక జాణవు నీవు - రా చిలుక కన్నాను నేను 
పులకించు నవ్వుల పంట - పొదరింట గువ్వల జంట 
మనమే నట -- అఆ! అ! ,నగు మోము 


7 
పాట నెం, లీ 


రచన : ఆర్ముద నేవధ్యం : సుశీల అండ్‌ పార్టీ 
శ్రీలు బావలూ బావలూ బావలూ సయ్యా 
వురుషులు: జా 
కిన్నెర అందగాడు మగసిరి దొర 
కూడవలెరా వలవుల జత - అందాడ మగసిరి దొర 
పురుషులు బం బం బం 
కిన్నెర కూడవలెరా వంపుల జత 
స్త్రీలు బావలూసశ్మూ 
పురుషులు మరదలూ సయ్యె - మరదలూ సయ్యె 
కిన్నెర వేరే పూలా వాలవుగా 
స్రీలు : వాలవుగా 
పురుషులు వాల'నే పిలా 
కిన్నెర : వేరే గూడూ చేరవుగా 
శ్రీ 2 చేరవుగా 
పురుషులు: చేరనే పిల్లా 
కిన్నెర కూరిమితో కులుకులతో - కూడితేనే జత 
శ్రీలు పోయ్‌ 
కిన్నెర అందగాడ మగసిరి దొర 
పురుషులు బం బం బం 
కిన్నెర కూడవలెరా వలవుల జత 
శ్రీలు బావలూ సయ్యా 
పురుషులు మరదలు సయ్యె = మరదలు సయ్యె 
కిన్నెర నేనే నీవై వుందువుగా 
త్రలు వుందువుగా 
పురుషులు : వుందునె పిల్ల 
కిన్నెర నెనరూ వలపూ వీడవుగా 
శ్రీలు వీడవుగా 
వురుషులు; వీఢనె పిల్లా 


కిన్నెర ; నీడవలే మసలినచో - దండవేస్తా పద 
వురుషులు.:. హోయ్‌! 
కిన్నెర అందగాడ మగసిరి దొర 
వురుషులు: బం బం బం 
కిన్నెర : కూడవలెరా వలపుల జత 
పురుషులు: బం బం బం 
శ్రీలు : అందగాడ మగసిరి దొర 
పురుషులు; బం జం బం 
స్రీలు : కూడవలెరా వలవుల జత - బావలూ సయ్యా 
వురుషులు ; మరదలు సయ్యె - మరదలు సయ్యె. 
పొట నెం. 4 
రచన : వీటూరి నేపధ్యం :ః జానకి, వసంత, 
జేన్‌దాన్‌, వెంఠటా్యివు 
స్రీ .. అభినవ మన్మధాకార 
te కళా విహారా! 
నీ దానరా! నన్నేలరా! ఓ ధీర ! సుకుమార 
నా అందాలన్నీ చేకోనవేర !.. శనీ దానరా॥ 
పు ఇదేమి కస బిస బాసర 1... అ! 
ఇదేమి .రణ గుణ ఘోషర |... 
త్రీ ఓపలేనూ మారుని ధాటి 
ప్రక్కన జేరి... చెక్కిలి మోటీ 
చుక్కల లోకము - చూపవేరా ॥నీ దానరా॥. 
పు ఇదేమి గిలిగిలి సోదరా |... బల్‌ 
తెలియని తీయని బాధా |... 
త్రీ పౌంగే వయను పిలిచే వేళ ! 


8 


బంగరు బొమ్మా రమ్మను వేళ! 

ఈ బిగువేలర . రా... రో 

నీ దానరా 1...నన్నేలరా | 4 

ఓ ధీరా! సుకుమార నా అంధం నీదేరా... ...... 


ల 


త్ర 


నీ వాడనే నన్నేలవే 
ఓ బాలా! వినవేలా... 
మా గుండెల్లో ఎ గోలలో ఆ 
నీ కోసం వచ్చినానురా! 
నీ మొసం మెచ్చినానురా |! 
మో+కై నవ్విన వువ్వులమోయీ 
మా కిక - తనువు మనవు మారే... ... 
పాట నెం. ర్‌ 
డా॥ సి, నారాయణరెడ్డి నేపధ్యం : పి, వి. శ్రీనివాస్‌, 
జానకి 
నాలోని అందాలన్నీ నీ కోసమే...ఏ వీ వీ 
నీ లోని రాగాలన్నీ నా కోసమే 
ఆఆ ఆ నాలోని అందాలన్నీ నీ కోసమే ...ఏ ఏ వీ 
నిలోని రాగాలన్నీ నా కోసమే 
కల కల నవ్వే కన్నుల లోన 
తలపులు ఎవో దాచెదవేలా 


అఆ, అఆ అ-ఆఅఅఆఅఅఅ ॥కల కల॥ 
కోరికలే నా కొంగు నీడలో 
కువ కువ లాడేనులే ఆ ఆ అ ఆ ఆ ॥నాలోని॥॥ 


అల్లరి గాలి చల్లగ వీచే 
సన్నని వలవులు సందడి చేసే 


అఆ ఆ ఆ -అఅఆఆ అ ఆఆ ॥అల్లరి॥ 
యె వ్వనమే కవ్వింతలు చేసి 
రివ్వున లేచేనులే ఆ ఆ ఆ ఆ ॥నాలోని॥ 


పున్నమి వెన్నెల తిన్నెల పైనా 

మెల్లగ కురిసెను మల్లెల వాన 

ఆఆ ఆ అ...అఆఆ ఆఆఆ ॥పున్నమి॥ 
కలలన్ని నీ కౌగిలిలోనే 

నిలిచెను ఈ వేళనే...ఆ ఆ ఆ ఆ ॥నాలోని॥ 


10 
పాట నెం, 6 


రచన : శ్రీ దాశరధి నేపధ్యం ; జానకి 


కాత్యాయని ఫ్‌ 


ఓం + టీ, *ం సుందరా 
ఓ... సుందరా! బాల నీదిరా | 
నిన్నే వలచిందిర" - నీకై నిలచిందిరా 


పీయా జతగూడ జాగలరా | 
ఓ.....నుందరా! కా! రా! రా! రా! 
నిన్ను చూసి యవ్వనం నిదురలేచేరా 

కన్నెపిల్ల జీవితం గంతులేసెరా...ఆ అ ఆ ఆ ఆ 


బృందం | 


కాత్యాయని కీ 


బృందం ఫి 


కాత్యాయని ఖే 


చిన్నదాని హృదయమూ వెన్నవంటిదోయ్‌ 
అహాహా!ఒహెుహు!అహాహాహాహోా 
వయ్యారి తోటి 

ఉయ్యాల లూగీ 

సయ్యాట లాడరా-నారాజ | ౫ఓ... నుందరా॥ 
ఓరచూపు లందున వుంది అమృతము 

తనివితీర హాయిగా ఆరగించరా... హా హ! 
యిచటలేని సౌఖ్యము ఎచట ఉన్నదోయ్‌ | 
అవహహాహా! ఒహొ హె హు! వవాహహో 
అందాలతోనే 

బందాలు వేసే 

బందీని చేస్తా నా రాజా! ॥పీ ... సుందరా॥ 


పరచినాను మనసులో పూలపానుపు 
పాన్చుమోద హాయిగా పవ్వళించరా 
el sl se! sl sl. 


బృందం వి 


కాళ్యాయని ; 


ఆలసించబోకుఠా . అనుభవించరా | 

అహహహాో | బహుహుహో ! అహహాహా | 
చిరాకుమానీ 

బిరాన రారా 

వరాల నా రాజ ॥ఓ...సుందఠా। 


రచన ; వీటూరి నేపథ్యం : 


కిన్నెర : 
ఓ...పూల రంగడా! ఓ... పొద్దుపోయెరా ! 


11 
పాట నెం. 7 


లలలా లాఅలలలా లాలలా = లాలలా లాలలలా 


కోరుకున్న చుక్క = అహా "బహూ 
పకునుంది చక్క... అహా! ఒహో 
సరేనం కు *సై"య్యంటరా... 

ఓ... పూలరంగడా ! 

వలపు గాల వేస్తా = కనుల కైపు చేస్తా 
కనుల కైపు చేస్తా = వలవు గాల వేస్తా 
బలీ 'కైవ్లు చేస్తా - గుండెలోన దాచుకున్న 


ఊసులన్ని - ఆలకి స్త... రాజూ ! ॥ఓ ... పూలరంగడా॥ 


జంకు గొంకు లేకా 

కోర్కె తీరుదాకా 

జంకు గొంకు లేక 

నా కోర్కె తీరుదాకా 

తప్పుకుంకె ఒప్పుకోను 

జారుకుం కు ఊరుకోను... ...రారా! 
ఓ... ...పూలరంగణా |! 

ఇచ్చినాను చేయి 

'వెచ్చనైన హాయి 

ఇచ్చినాను చేయి 

గోరెచ్చనైన హాయి 

ముచ్చటంత తీరుతుంది 

కళ్ళముందె సౌరగముంది...ఠాకా ! 


॥ఓ ... పూలరంగడా॥ 


ఎఖ కు ఫ్‌ '9 4 


తారాగణం 


ప్రతాప చందుడు + కాంతారావు 
కిన్నెర థీ రాజసులోచన 
పిచండ భూపతి + రాజనాల 
సింగన్న + బాలయ్య 
వికిమసేన మహారాజు + వి నాగయ్య 
ఉగ ఛెరవుడు థీ సత్యనారాయణ 
మణిభూషణామాత్యుడు 4 శె. వి. యన్‌, శర్మ 
మాలతి థీ వాసంతి 
"సున౦దాచేవి + హేమలత 
బొమ్మరాజు + బాలకిరిష్ట 
బొరునురాజు + రాజబాబు 
కోయరాజు థీ కోపేశ్వరరావు 
మాళవరాజ్య యువరాజు 4 చిరంజీవి రవణ 


డి స్రీ బ్యూట ధు 
ఆంధ * అపరాజిత ఫిలిముు 
సిడెడ్‌ * వెంకట నారాయణ ఫిలిమ్సు 
నైజామ్‌ * ఉషా ఫిలి మ్సు 


మెనూర్‌ * మోడరన్‌ మూవీస్‌ 


జ 


నార్త్‌ ఇండియా * శ్రీ వాణి పిక్చర్స్‌ 


శ్రీ రామకృష్ణా ప్రింటింగ్‌ వర్కు, విజయవాడకి 


